Registered No). IISE - 49/ 2009 - 2011 . 


| Price : Rc. ( - 25 Paise . 


ANDHRA 


Manam 


GOVERNMAN 


ORADESH 


NA 


2.21. 


AL 


HT 


www 


m 


सत्यमेवजपत 
ఆంధ్ర ప్రదేశ్ రాజ పత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PART- II EXTRAORDINARY 
PUBLISHED BY AUTHORITY 


No. 8 | 


HYDERABAD , FRIDAY, JANUARY22 , 2010 . 


. 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc . 


- - - - 


Y 


COMMISSIONER OF ENDOWMENTS 


ఆంధ్రప్రదేశ్ దేవాదాయధర్మాదాయ చట్టం 30/87 నందలి 80( బి ) నిబందనల యందలి ప్రొవిజన్ క్రిందజారీ చేయబడిన నోటీసు . 


. 


నోటీసు నెం . యల్ యల్ 1/ 26154 / 2008. -- తూర్పుగోదావరిజిల్లా ద్రాక్షారామం గ్రామములో గల శ్రీపి . వి . ఆర్ . సత్రం నకు 
మరియు శ్రీ యం . యస్. యస్ .చారిటీస్, కాకినాడ వారికి వెల్ల గ్రామములో గల దిగుప షెడ్యులు భూమిని బహిరంగ వేలము కాక 
ఇతర పద్ధతుల ద్వారా రెవెన్యూ డిపార్టుమెంటు వారికీ సమ్మర్ స్టోరేజి నిర్మాణమునకు భూసేకరణ చట్టం ద్వారా కేటాయించుటకు 
ప్రతిపాదన చేయడమైనది . కావున ఈ ప్రతిపాదన యందు ఆసక్తి యున్నవారు ఈ నోటీసు ఆంధ్రప్రదేశ్ గెజెట్ రాజపత్రము సండు 
ప్రచురణ అయిన తేది నుండి ( 30 )రోజుల లోపల ఈ కార్యాలయమునకు చేరునట్లుగా వారివారి ఆక్షేపణలనుగాని సలహాలనుగాని 
పంపవలసినదిగా కోరడమైనది . 


సంస్థ పేరు 


పరుస 
సంఖ్య 


ఆస్తుల 
గ్రామము, మండలం, 

జిల్లా 


షెడ్యూలు 
సర్వే నెం . 


విస్తీర్ణం 
( ఎ. సె. ) 


275 / 2 


22 - 85 


1 . వెల్ల గ్రామము,రామచంద్రాపురం 

( మండలం) , తూర్పుగోదావరిజిల్లా, 


శ్రీ యం . యస్. యస్ .చారిటీస్, 
కాకినాడ 


269 /1B 


19 - 01 


శ్రీపి .వి. ఆర్ . సత్రం , ద్రాక్షారామం. 


2 . . వెల్ల గ్రామము,రామచంద్రాపురం 
( మండలం) , తూర్పుగోదాపరిజిల్లా, 

మొత్తం : 


41 - 86 


హైదరాబాదు, 
( 08 - 01 - 20010). 


(కమీషనరు గారి ఉత్తర్వుల మేరకు ) 

ఎస్ .ఎస్. చంద్రశేఖర్ ఆజాద్ , 
సంయుక్త కమీషనరు ( ఎస్టేట్స్ ). 


l rinted and Published by the cominissioner of Printing. Government of Andhra Pradesh at Government ( entral Press . Ilyderabast . 


G . 8007, 


